ప్రచురణ నెం. 3 
నవంబర్‌, 2001 


ప్రతులకు : 

వేమన వకాస కేంద్రం 
36-12-6, మొగల్రాజపురం, 
విజయవాడ - 520 010. 
ఫోన్‌ : (0866 476588 


ముద్రణ : 

జీ సాయి భ్రాఫిక్స్‌ 
మజయవాడ - 10. 
ఫోన్‌ : 661715 ' 





అపండితుడుగా కానవచ్చిన వేమన తన ఆట వెలదికి కూర్చిన మకుటానికి అర్హ 
నిర్ణయం మన పండిత షరాబులకు వల్ల దప్పిన విషయమై శతాబ్దులుగా వుండి పోయింది. 
ఎందరో ప్రయత్నించారు; పాండిత్యమంతా వెచ్చించి చాలా అర్థాలు తీశారు. ఏ సంస్కృతాంధ్ర 
లాక్షణిక మహాకవి పద్యపంక్తికీ కుదరనన్ని అర్జాలు ప్రయాసపడి సాధించి యిచ్చారు. 


విశ్వదాభిరామ వినురవేమ” అన్నదే మకుటుంగా తీసుకొని చెప్పిన అర్జాలు 
లెక్కకిప్పటికి అష్టాదశ సంఖ్యకు చేరుకొన్నాయి; మించినై. యీ మకుటానికి పాఠభేదాలు 
మరో నాలుగున్నాయి: 


'విశ్వతాభిరామ వినురవేమ” - 'విశ్య్వతోభిరామ వినురవేమ” - 'విశ్వథాభి రామ 
వినురవేమ' - 'విశ్య్వతాభిరామ వివరివేమ' అంటూ కొన్ని (వాత(ప్రతుల్లో - చిన్న ప్రతుల్లో - 
కనిపించుతున్నాయి. ఇందులో 'విశ్చ్వతాభిరామ వినురవేమి అన్నది విశ్వదాభిరామ కన్నా 
కూడా బాగున్నదని (గ్రహించి అర్థం చెప్పిన రాళ్ళపల్లి వారున్నారు. కాని తక్కిన మూడూ 
అర్థవంతాలని, వ్యాకరణ శుద్దాలనీ భావించలేదనుకొంటాను వారుకూడా. వానికేమైన అర్థగతి 
కలిగించవచ్చు ననుకొంటే మాత్రం అర్థం చెప్పకుండా వదిలేవారు కాదనుకొంటాను. 
అర్థవైచి(త్రిని సాధించటం మన పండితులకొక (క్రీడ, వినోదం గదా! వినోదమయితే మనం 
కూడా ఎందుకు వదలాలి. వాటికీ అర్థం రాబట్టుదాం - ఆ చోద్యమూ చూద్దాంమరి. 


మును ందుగా 'విశ్చ్వదాభిరామ వినురవేమ'కు చెపి పన అర్థ ర్థ జాలాన్ని వేడుకగా చూడవచ్చు . 


1. Listen O vema! Dear to the Lord of all 
సర్వేశ్యరునకిష్టుడైనవాడా! వేమా! వినుము. (సి.పి.బ్రౌన్‌ 
తిరుగుబోతుగా? నున్నప్పుడు కూడానా? 


2. O Vemana! the beloved of the gods. 
వైశ్యాలోలుడగో వున్నప్పుడు, తిరుగుబోతుగానున్నప్పుటి దశలో కూడా 
దేవ (ప్రియుడా! వేమా! విను. దేవతలకు ఇష్టుడైనవాడా! వేమా! విను. 


(పిశుపాటి కృష్ణమూర్తి 
రం ఆన 


ప న స రయం. 


3, 


10. 


AE 


విశ్య్వమునిచ్చు భగవంతునికి యిష్టుడైనవాడా! వేమా! వినుము. 
వేశ్యావశుడైన దశలో యిలా వ్రాయవచ్చునా ? (వంగూరి సుబ్బారావు) 


విశ్వమును సంహరించునట్టి, అనగా, విశ్వలయకారుడైనట్టి శివునికి 
ప్రీతిపాత్రుడా! వేమా! వినుము. (పానుగంటివారు) 


విశ్వమును అనగా అందరను ద, అనగా ఖండించినవాడు, అనగా విమర్శించిన 
వాడై అందరికీ వడ్డించుటచే (ప్రీతిగూర్చువాడా! వేమా! వినుము. 

(ఇది హాస్యంగా కావచ్చు రాళ్ళపల్లి వారు) 
విశ్వమును అనగా సమస్తమును, అనగా, అన్నిటికంటే గొప్పదైన జ్ఞానము 
నిచ్చుటచేత ఇష్టుడైనవాడా! వేమా! వినుము. 


జ్ఞానియైన దశకీ, యోగియైన దశకీ వర్తించును మాత్రమే కాముకదశకు యిది 
వర్తించదు గదా! 


((శ్రీకాకుళంజిల్లా) మహామహోపాధ్యాయ, ఆచంట సాంఖ్యాయనశర్మ) 


విశ్వమును అనగా ప్రపంచమును త్యజించుటచేత ఇష్టుడైనవాడా! 

అనగా సంసార దశకు వర్తించదు గదా! సన్యసించుటచేత ఇష్టుడైనవాడా! 
వేమా! వినుము. అనగా సానివాడలోనూ, సంసారదశకు, వర్తించదు గదా! 
సాని సరదాలోను, సంసారదశకు, యిది తొలిదళకు వర్తించదు గదా! 


విశ్వమును సమస్తమును ఇచ్చి వేయుటచేత ఇష్టుడైనవాడా! వేమా! వినుర!. 
అనగా సానితో వున్న, సంసారదశకు, వర్తించదు గదా! సాని తగులములోను, 
సంసారదశలోను, తొలిదశకు సాంగత్య దశకు వర్తించదు గదా! 


_ (విమర్శకాగ్రేసర, బండారు తమ్మయ్య) 


విశ్చదుడనగా బ్రహ్మ - అతనికి ఇష్టుడైనవాడా! అనగా బ్రాహ్మణుడా! వేమా! వినుము. 
వేమన బ్రాహ్మణుడు మాత్రం కాదు గదా! (టేకుమళ్ళ కామేశ్వరరావు) 
విశ్చదయను - వేశ్యయందు ఇష్టుడైనవాడా! వేమా! వినుము. 


ఆ వేశ్య అసలున్నదా? అట్టి పేరొకటున్నదా? అసలు, ఉంటుందా? అందులో 
వేశ్యకు, (పురాణపండ మల్లయ్య శాస్త్రి 


+ i శ 





1. 


12. 


13. 


14. 


15. 


16. 


17; 


18. 


విశ్చదుడు విశ్వకర్మ అయిన అభిరామయ్య! వేమా! వినుము. 
విశ్చదుడు అనగా సర్వస్వమును ఇచ్చివేసిన, త్యాగము చేసిన అభిరామయ్యా! వేమా! వినుర. 


విశ్చదుడు అనగా సర్వస్వమును త్యాగముజేసిన అభిరామయా! వేమనను 
వినుము. (డా.సి.వి. రామచం(ద్రరావు) 
వినురాయని శిష్యుడు గురువును సంబోధించ వచ్చునా? 


వేశ్య అయిన విశ్శదా! విశ్వకర్మకులజుడైన అభిరామయ్యా | 
వేమా! వినుము. 
విశ్వదాభిరాముడనగా విశ్వకర్మకులజుడని ఎక్కడుంది? 


Hark O Vema! Delighter of the world ! 
విశ్వాభిరాముడైన వేమా వినుర. 


విశ్చదునకు విశ్చకర్మకు యిష్టుడైనవాడా! అనగా విశ్వ బ్రాహ్మణుడా! వేమా! వినుము. 


విశ్వదునియందు అనగా విశ్వ్శబ్రాహ్మాణులందు (త్రీతిగలవాడా! వేమా! 
వినుము. పాఠకులే తెలియగలరు. బ్రాహ్మణ నింద యితనికున్నదే మరి! 


విశ్వదులకు విశ్వ్శబ్రాహ్మణులకు! యిష్టుడైనవాడా! వేమా! వినుము 


ఇక పాఠభేధాలకు చెప్పుకోగలిగిన అర్థాలు : 


19. 


20. 


21. 
Z2. 


ఆ 


విశ్చతాభిరామ అనగా సమస్తమును తానే అనుభావమువలన బుద్దివలన 
ప్రీతిపాత్రుడైనవాడా! వేమా! వినుము. (రాళ్ళపల్లివారు - 1917) 


విశ్చథాభిరామ అనగా విశ్వకల్యాణమందు ఇష్టుడైనవాడా! వేమా! వినుము. 
విశ్వథాభిరామ అయితే అన్నివిధములచేతను వేశ్యాలోలుడైన దశలో కూడానా? 


పీతిపాత్రుడైనవాడా! వేమా వినుము. 


విశ్చతో భిరామ అనగా సమస్తత్వముచేత, లేక (ప్రపంచ స్వభావమునందు 
పీతికలడైనవాడా! వేమా! వినుము. ఇది, యోగిదశకు వర్తించునా? 


విశ్శతాభిరామ! వివరివేమ! : విశ్య్వతాబుద్దిచేత యిస్టుడైనవాడా! జ్ఞాని అయిన 
వేమా! (తెలుగులో వివరి అనగా జ్ఞాని) 





TEESE ET 


ఇందులో విశ్శతాభిరామ బాగున్నదని మొదట మెచ్చుకొని నచ్చినదని, ఇది వట్టి 
సంబోథననే (క్రియారహితము అనగా వావిళ్ళవారికి (వ్రాసినప్పుడు 1917లో జెప్పి తుదకు 
1928లో రాళ్ళపల్లి వదులుకొన్నామన్నారు. ఇది వారి దొడ్డబుద్ధి. చిత్తశుద్ది. 





ఇంత చిన్న పంక్తికి ఇన్నిన్ని అర్థాలు, పెద్దపెద్ద అర్థాలు విన్యసించిన వైనం ఏ 
భాషలోనైనా వున్నదా అన్న (ప్రశ్న తప్పక కలగవలసిన (ప్రశ్న. ఉందో లేదో నాకు మట్టుకు 
తెలియదు. నాకు తెలిసిందెల్లా ఇదొక్కటే - కడపటికి “తత్త్యమసి' అన్న మహావాక్యానికైనా 
ఇన్ని అర్థాలు వినిపించలేదు. 


ఇలా రెంటికి అష్టాదశార్జాలు చెప్పుకోగలిగినప్పటికీ, ఇందులో ఏ వొక్కటీ వేమన 
జీవితంలోని రెండు దశలకూ వర్తించే ఆర్థం, చెల్లే అర్ధం కాకపోతున్నది. కాని రాళ్ళపల్లి 
అనంత కృష్ణశర్మగారన్నట్టు “వేమన స్వచ్చందచారిగను, సానిసాంగత్య దశలోనూ, 
సంసారిగాను ఉన్నప్పుడు (వ్రాసినవని ఊహింపవలసిన అనేక పద్యములున్నవి”. అప్పుడు 
కూడా ఇదే మకుటుంతో వ్రాశాడు. సానిదాని పొందు సౌభాగ్య భాగ్యంబు..... కూడు నీళ్ళు 
బాసి గుళ్రపంచలబడునట్టు వ్రాసె బ్రహ్మ యతులనొసట, తోయజాక్షిజేర దోషంబుగలదొకో, 
తుంటవింటివాని తూపులఘాతకు, మింటిమంటినడుమ మిడుకదరమె ఇంటియాలి 
విడిచిఎట్టుండవచ్చురా విశ్వ .......... ” యన్నటువంటివి అనేకం వున్నాయి. ఇంకా 
బూతులున్నాయి. అసలు (బ్రౌన్‌ 150 బూతు పద్యాలను ల్యాటిన్‌ చేసి దాచుకొన్నాడు. 


అట్టి దశలో దేవునికి ప్రీతిపాత్రుడైనవాడని, సర్వం యిచ్చినవాడని, త్యజించినవాడని, 
దాతయని, (బ్రహ్మకు ఇష్టుడు అని బ్రాహ్మణుడని అంటే అందరిని విమర్శించినవాడని, 
సర్వంతానై వున్నానన్న భావంగలవాడని - అన్ని విధాల సర్వధా పీతిపాత్రుడని - వివరియని 
అర్థాలు చెప్పడం అసందర్భంగదా! అఎ నిజమైన ఆర్థాలు ఎలాగవుతాయి! 


అందుచేతనే “సహజమైనయర్థము దీనికిదివరకు లభింపలేదు. ఇకముందు 
లభించునను యాశయును నాకులేదు. దీనికర్ణమే లేదనుకొని యింతటితో నూరకుండుట 
మేలు” అని 1928లో రాళ్ళపల్లి వారు తమ వేమన (గ్రంథములో కడకు తేల్చి చెప్పారు. 
వారు అట్టు కడమాటగా చెప్పినప్పటికింకా ఇన్ని అర్థాలు లేవు. అన్నీ అప్పటికి ఏడు కాబోలు 
ఉన్నవి. కాని వారుచెప్పినట్టు ఊరుకోలేక, వారి ఆక్షేపణను మనసులోబెట్టుకోకనే మన 
పండితులిన్ని అర్ధాలను ఆ తర్వాత కూడా తయారుచేశారు. అవన్నీ రాళ్ళపల్లి వారి ప్రశ్నకు 
ఆహారమైపోతున్నాయి. అందులో కొన్ని తప్పులు. అర్జాలే తప్పులు. కొన్ని ఏకవచన 
(క్రియావాచకము వినురవేమ ఉన్నదనే స్ఫురణ లేకుండా తననూ వేశ్యనూ - అభిరామయ్యనూ 








ర k Ke de he he he he Ke he he Fe He Fe Fe Fe He Ke He Ke Ke He He 
- అనగా ముగ్గురమా! తననూ వారిద్దరినీ - సంబోధించుకొంటూ చెప్పినట్టు కూడా అర్థాలు 
తారలు తననూ ఇతరులనూ పరు పెట్టిపిలిచి “వినరా అని అంటారా? “వినుడి” “వినుము” 
' వంటి బహువచన (క్రియారూపాలు వాడుతారు. గదా! అనైనా ఆలోచించకుండా అర్థనిర్ణయం 
చేశారు. అభిరామయ్యా! అందులో గురువును వేమన్నను వినురా అని కూడా అర్థం చెప్పారు. 
అప్పుడు “విశ్వదాభిరామా! వినురవేము” అనాలిగాని “వినురవేమ అని అనరాదనీ, 
అనేవాడుకాడని గమనించడం లేదు. 'వినురి అనే ఏకవచన (క్రియారూవం 
ఆత్మసంబోథననేగాని అన్యసంబోధనను అనుమతించదుగదా! అనగా అందుచేత విశ్వద 
అనే వేశ్యనూ, అభిరామయ్య అనే నగరివిశ్వ(బ్రాహ్మణుణ్ణి చొప్పించడానికి అనుమతిందు. 


“విశ్చతాభిరామ వివరి వేమ” అన్న పాఠంలో అసలు (క్రియేలేదు. కాని ఇది “విశ్వదాభిరామ” 
కాకపోయింది. దానితో ఇక్కడ కూడా “అభిరామి శబ్దం నామవాచకమే కాకుండా పోతున్నది. 
దీనివలన అభిరామయ్యకు (క్రియావాచక బాథలేనప్పుడుకూడా చోటు లేకుండాపోతున్నది. 


“విశ్వదాభిరామ వినుత వేమ” అని - “విశ్యదాభిరామ వివరివేమ” అని గనక 
వున్నట్లయితేనో, 'విశ్ళదాభిరాము వినురవేమి అనిగాని వున్నట్టయితేనో అభిరామయ్యకు 
అవకాశం వుంటుంది. కాని అటువంటి పాఠాలు లేనేలేవు! అసలు ఉన్నప్పటికీ మొదటిబాధ 
వుండనే వుంటుంది. ఈ కట్టుకథ (ప్రకారం కూడా వేశ్యాసాంగత్యం వదిలేసిన తర్వాతే, 
వైరాగ్యం ఏర్పడిన తరువాతనే వేమనకు నగరికంసాలి అభిరామయ్య తటస్థ్రపడ్డాడు. 
అందుచేత, వైరాగ్యములో కూడా వమన వేళ్ళను ఇం(ద్రియలోలత్వాన్ని 
మరవలేదనవలసివవుంటుంది. ఇది అసంగతం. 


ఈ అపష్టాదశార్జాలు ఇలా పనికిరాకుండా పోగా, రాళ్ళపల్లి వారన్నట్టు దీనికి 
అర్హమేలేదని ఊరుకోవడమేనా? ఇంకేమైన దారివుందా అంటే వుందనుకొన్నాను నేను. అయితే 
దానికిదారి నిఘంటువులదారి మా(త్రం కాదు - తత్త్వ సిద్దాంతాల దారేదారి - అని విశ్వాన్ని, 
విశృదృశ్యాన్ని వివరించిన దారేదారి అని నేను హాదింతోను. 


తత్త సిద్దాంతాలనగానే కంగారుపడనక్కరలేదు. గహనమైన చర్చ చెయ్యకుండానే, 
ఈ దేశంలో సర్వసామాన్యంగా తెలిసినపాటి కొద్దిపాటి తత్వంతోనే సరిపెట్టుకొని 
వేమనమకుటానికి సహజమైన- -సులభమైన-ఇండ్రియలోలము, ఇంద్రియ జయము కలిగిన 
రెండు దశలకు కూడా వర్తించే - అర్థం, అర్థాలు చెప్పుకోవచ్చు. గాఢమైన గహనమైన 
సూక్ష్మమైన చర్చజేసి ఇంకా లోలోతులంటే అర్థాలు సైతం సుసంగతంగా చెప్పుకోవచ్చును. 


సులభసులభంగా చెప్పుకొనచూద్దాం. మనస్సు, మాయ, అఎద్య, (ప్రకృతి అన్న 
మాటలు తతృవషయంగా (పాథమికమైన సంగతులుగదా. ఈ నాలుగూ వశ్వరచనకు 


చ అ. 


EERE KE ప Ke he he he he he Be Ke Fe Ie I I IR Ie 
కారణాలేమరి! మనసు గారడీయే విశ్శ్యదృశ్యం అంటారుగదా వేదాంతులు. అంతే. ఈ 
నాలుగింటినీ విశ్వదాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం దూరం వెళ్ళితే, విశ్ళ విశ్ళదృశ్యం 
పంచేం(ద్రియాలకల్పనగా, శబ్దస్పర్శరూపరసగంధాలనే పంచతన్మాత్రల పరిణామశిల్పంగా, 
భూమ్యాకాశాగ్ని వాయుర్దలాలు అనే పంచభూతాల లీలగా చెప్పుకోవడం భారతదేశంలో 
బహుసామాన్యమైన విషయం. పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు అన్నవి 
అవి కూడా విశ్వదాలే. ఇలా విశ్వదాలు ఏడుగా తేలుతున్నాయి. 


ఇక అభిరామ శబ్ద విషయం. ఇదేదో గూఢమైన మారుమూల శబ్దంకాదు, 
పట్టాభిరామ, మునిజనమనోభిరామ, నయనాభిరామ, లోకాభిరామ వంటి సమాసాల 
రామకథతో రామభక్తిలో అందరూ ఎప్పుడూ వింటుండే శబ్దమే. (క్రీడాభిరామం, (ప్రేమాభిరామం, 
రసికజనమనోభిరామం వంటి కావ్యనామాలు బాగా (ప్రచార సులభాలు. విశ్యదాభిరామలో 
అభిరామశబ్దం కష్టమైన క్లిష్టమైన శబ్దంకాదు - విశ్చంకష్టమైన మాట కాదు. 'ది అన్నది 
కూడా కష్టమైన మాటకాదు - కాని విశ్యద అన్నది సమస్తపదమై అసలు కష్టమయిపోయినదని, 
అందులోనూ. విశ్ళద అన్న శబ్రమొకటే అతని మకుటుంలోని కంతటికీ అసలు క్రిష్టగ్రంధి 
తత్వసంధి అని చేమనస్వయంగా చెప్పుకొని వున్నాడు. అతడు విశ్వం ఎలా ఏర్పడుతుందో 
చెప్పుకోవలసివచ్చిందిగాని అభిరామ శబ్దవిషయం చెప్పుకోవలసినవాడు కాలేదు. నిజానికి 
విశ్వద అన్న చిన్ని సమాసంలో కూడా అర్థకాఠిన్యం ఏమీలేదు విశ్యశిల్సానికి భగవంతునిపై 
కన్నా వేరే దిగువగల కారణాలకై, ఇతరమైన కారణాలకై తత్త విజ్ఞానపు (ప్రాథమిక పాఠాలవేపుకు 
దృష్టిని మళ్ళించకోకపోవడముతోనే ఈ కష్టమంతా వచ్చిపడింది. ఇక యీ విశ్వ్చదములందు 
అభిరాముడు, యీ వివ్వదములకు అభిరాముడు అనడంచేత విశృదాభిరామా అంటే ఆంద 
ఏర్పడే అర్థాలు : ఇవిగో - ఇవీ - ఇవి ఏడు 


మనోభిరామా (మనోరంజన్‌ ! చిత్తరంజన్‌!) 
మాయావినోదీ ! 

అఎద్యారతుడా! 

(ప్రకృతి మోహితుడా ! 

ఇం(డ్రయాభిరతుడా! (ఇం(ద్రియారామా!) 
పంచభూతారాధకుడా! 

పంచతన్మాత్రాను మోదీ! 


నకాలాపిలు గై లూ 8 


ఇవన్నీ ఇంద్రియవశుడై సానివాడలో ఉన్నప్పుడూ సంసారిగా ఉన్నప్పుడూ, ఇదే మకుటంతో 
ఇవే అర్థాలతో దాపరికం లేకుండా తన స్టితిని తాను చాటిచెప్పుకొంటూ బూతు పద్యాలను సైతం 
బాహాటంగా చెప్పి ఉన్నాడు. అది అతని భోగపరత్వ దశను నిరూపించేదిగా వుండిపోతుంది. 


మ టం త యయ ELTEE 


ననున 

ఆ తర్వాత ఇంద్రియాలను నిగ్రహించుకొని, సంసారాన్ని దిగవిడిచి యోగియై 
జ్ఞానియై నీతినీ, లోకరీతినీ, తత్వాన్నీ, సత్యాన్నీ, యోగానుభవాన్నీ - యోగిమానుల మోసాన్నీ 
- ఒక్క మాటలో జ్ఞాన విజ్ఞానాలను లోకానికి ఉపదేశించడం కొరకు ఇంకా తాను మనోగత 
(ప్రాణిగానే, ఇం(ద్రియోప స్థితుడుగానే, ప్రకృతివశుడుగానే, మాయా ప్ర(్రితుడుగానే 
అవిద్యాభిరతుడుగానే పంచభూతమితుడుగానే పంచతన్మా తాభిరతుడుగానే ఇంకా ఎక్కడో 
అంతరాంతరాల్లో మిగిలి వున్నందుకు తన్ను తాను మందలించుకొంటూ, 
బుద్దిగరపుకొంటున్నట్టుగా జీవితాంతమూ అవే అక్షరాలు అవే అర్జాలుగల మకుటుంతోనే 
ఆత్మ సంబోధనాత్మకంగా లోకోపదేశము చేశాడని చెప్పుకొంటేసరిపోతుంది. వేమన జీవిత 
ఉభయ దశలతోనూ సందర్భించుతూ సహజమైన అర్థంగలదౌతున్నది అని నాకుతోచింది. 
ఈ నా యర్ధ పరిష్కారాన్ని నాతో భేదించిన ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారు నాథ 
యోగి మన వేమన (గ్రంథంలో మెచ్చుకొన్నారు, ప్రశంసాపాత్రమన్నారు. 


నాకు తోచడమే కాదు - వేమన యీ అర్జాలుకొన్నింటిని స్వయంగా చెప్పుకున్నాడు. 
మన పండిత (ప్రకాండులవంటివారే వేమనది కాపుకవిత్వం ఆని యీసడిస్తూ మకుటం 
అర్థరహితం అన్నారు - దానితో అనుచరులు తికమకపడ్డారు. అడిగారు. అతడే అర్థవివరణం 
చేశాడు. అదంతా అచ్చులోనే వుంది. తాటాకులు వెదకనక్కరలేదు - చదివి అర్థం చేసుకోవాలి, 
చదువుకొక తీరుండాలి. అంతే. ఇక ఇదిగో వేమనవేవినండి : 


విశ్వమనగనేమొ వివరించి చూడుడీ 

విశ్యమైదుచేత వెలయుచుండు 

విశ్వము మదిలోన వెదకి వీక్షింపుడీ, విశ్వ ..... ........ 

పంచభూతములును పరగ నిం(ద్రియములు 

సంచరించినపుడె జగతిగలుగు 

సంచరింపకున్న జగమెట్లు కలుగురా ఎశ్చ న 

విశ్వము అయిదు చేతవెలయుననగా పంచభూతములచేత పంచేంద్రియముల 
చేత వెలయుచుండునని, రెండో పద్యంద్వారా వివరణ యిస్తున్నాడు. ఇంకా విశ్వాన్ని మదిలో 
- మనస్సులో వెదికి చూచుకోమన్నాడు అనగా, పంచభూతాలు, పంచేంద్రియాలు మనస్సు 
అన్నవే విశ్చదములు అని వేమన ఉద్దేశమని స్పష్టపడుతున్నది గదా! వేమనపద్యాలలో తమ 
సొంత పద్యాలు కొన్ని చేర్చిన కొందరి ప్రక్లేపకులకు వేమన గారి యీ అర్థాలు తెలుసు. 
కుంటినడకగీత పద్యాలు ఒకటిరెండు యీ అర్థంతోనే వేమన పద్యాలని “అచ్చువేశారు. 
గోపాల్‌ అండ్‌ కో (ప్రతిసంకలనాలలో అవి ఉన్నాయి. తర్వాత తర్వాత వేమన అనుచరులు 
కూడా ఆ ఆసలర్హం మరచిపోయారు. 


ESET CELLO REEFS 








KERR kkk hk de he he he he he he he he he he he he Ke 
గాఢమైన తత్వచర్చ చెయ్యకుండానే ఒకమాట చెప్పవచ్చు. ఒక్క విశ్వదాభిరామ 
అన్న పదమే వేమన తత్యార్థమని, తత్వసర్వస్వం అని తార్కాణిస్తుందనవచ్చు. ఆ చిన్నపదమే 
యివేఆర్థాలతో భౌతికవాదం వద్ద మొదలు పెట్టి అవిద్య మాయమనస్సుతో తన్మాత్రలతో 
శంకరాద్వైతం, దత్తాత్రేయునితత్వం, (ప్రకాశానందుని దృష్టి సృష్టివాదం, వేదాంత బౌద్దాల 
మధ్య వెలసినరసిపోతుండే యోగవాళిష్ట తత్వం బౌద్దంలోని విజ్ఞానవాదం శూన్యవాదం, 
అద్వైతుల పరబ్రహ్మన్ని అపరిపూర్ణమన్న అచలపరిపూర్ణతత్వం వరకు అతనిలోని తాత్విక 
పరిణామ దశలన్నింటికీ యీ మకుటం సరిపడిన ఆర్థచ్చాయనిస్తుందని దిజ్ఞాత్రంగా 
సూచించడం చాలుననుకుంటాను. లోతుగావిషయం తెలుసుకొనగోరినవారు విశ్వదాభిరామ 
వినురవేమయను నా (గ్రంధాన్ని చూడవలసింది. 


“కామిగాక మోక్షగామికాడు” అని వేమన అన్నందుకు ఆ ఉభయదశలకూ సరిపడే 
అర్జాలు యిచ్చే మకుటంబకుదరడం నిజంగా ఒక మహాద్భుతం. “పుస్తకజ్ఞానమితనికి 
ఇంచుమించు సున్న” అన్న రామలింగారెడ్డి మాటలో నడిచిన మనపండితులపాలిటికీ మకుటం 
ఒకగేలిసేత. అయినది. = 


ఇవేకా అతని జీవితంలో మరికొన్న విశేషదశలున్నై. ఆ దశలకు మరికొన్ని అర్థాలను 
యింకా చెప్పుకోవచ్చునని విన్నవించవలసివుంది. విశ్యదము అన్నపదం ఒకగని; ప్రపంచాన్నీ 
- మించిమరి సమస్తాన్నీ - మనకు కావలసిన సమస్తాన్నీ యిచ్చేదై ఎన్ని అర్జాలనైనా యిస్తుంది. 


పండితులు పరి(శ్రమించి పైకి తీసిన ఇన్ని అర్థాలు వ్యర్థమై పోనక్కరలేదు. అందులో 
వాక్యనిర్మాణం అనుమతించని అర్థాలు, శబ్దాలకు సంబంధంలేని అర్జాలుపోగా అవి అర్జాలే 
కావు గదా - తక్కిన అర్జాలను ఎందుకు వదులుకోవాలి. వాడుకొందాము. జౌచిత్యాన్నిబట్టి 
అందాన్ని పెంచుకొంటూ వాడుకొందాం. రాళ్ళపల్లి వారి ఆక్షేపణను గడచి గట్టెక్కి (బ్రతికే 
కొత్త అర్థాలు, ఇందులో చూపిన అర్జాలు సార్వజనీనము సర్వ సాధారణము అయిన అర్జాలై 
అన్ని పద్యాలకు, చెల్లేవిగా (గ్రహించి, అయితే కొన్ని పద్యాల సందర్భంగా, (ప్రత్యేకించి అందలి 
భావాలకు అందిపొందే అదనపు అర్జాలుగా, విశేషార్దాలుగా అక్కడక్కడికి అప్పటప్పటికి 
వాడుకొంటూ వేమన పద్యాలను ఆధికారికంగా ఆస్వాద్యం చేసుకొందాం. 


ఇప్పటికింతచాలు. ఇప్పటికేవిశ్వదాభిరామ విశ్వరూప సందర్శనయోగం 
విశ్యాభిరామంగా ఆవిష్కృతమయిందనుకొంటాను. ఇక్కడ చెప్పకుండా మిగిల్సిన అందాలు, 
విశేషాలు మరొకసారి చెప్పుకొందాం. 


: | శ ళ్‌ గ్‌ స “ఎక. ఎక్‌ ఎక ఎర. ts A స క్‌ ఏ6 షణ 


లర్వరింంవద్రంంర్రర్రంంద్తరంంద్రరంంద్రరంంర్రదంంద్రంిం 


ంరంంంచింంంంచంంంద్యదింందదిం COCOA OCIA 
ede de he he Be Be Ae Ae dhe hee hee Be he hee he Ge Ge Ie he Ie he he he 





వేమనను సంఘ సంస్కర్తగా (గ్రహించామేగాని ఆర్థిక సంస్కర్తగా (గ్రహించలేదు. 
అచల సంప్రదాయం కుల నిర్మూలనాన్ని చెవ్పుతున్నదే కాని, వేమనగారి ఆర్డిక 
పునర్వ్యవస్టీకరణ వాదాన్ని చెప్పడంలేదు. మాలపల్లి నవలాకర్త ఉన్నవవారు కూడా వేమనను 
కులధ్వంసకుణ్ణిగానే చిత్రించారుగాని ఆర్థిక ప్రవక్తగా చెప్పలేదు. ఆ తర్వాత ఎవ్వరూ అతనిలో 
ఆర్థిక కోణాన్ని పట్టించుకోలేదు. ఇటీవల ఒకరిద్దరు ఒకటి రెండు పద్యాలతో అతడు ఆర్థిక 
విషయాలనుగూర్చి సంస్కరణ భావాలను వ్యక్తపరుస్తున్నట్టు గుర్తించి వ్యాఖ్య చేసి వదలివేశారు. 
అంతేగాని వేమన సంఘంలో సమూలమైన ఆర్థిక పునర్వ్యస్థీకరణను కోరినాడని అతడొకానొక 
ఆర్థిక సిద్దాంత (ప్రవక్త అనీ సూ(త్రీకరించలేకపోయారు; ఆలాగని ఆనవాలే పట్టలేకపోయారు. 


ఇక ఆర్థిక విష్టవం ఆర్థిక విప్లవం అని అహరహం కలవరించే సామ్యవాద, 
సామాజికవాదాల వాళ్ళున్నారు. వాల్ళు గురజాడ వీరేశలింగాలను గాలించినట్లుగా వేమనను 
గాలించలేదు : గాలించడం గాదు, జోలికే పోలేదనవచ్చు. వేమనను సరిగా చూడకుండానే, 
ప్రత్యేకమైన కృషిచేయకుండానే వేమనను గూర్చి చాలా నిశ్చితాభిప్రాయాలు వెలిబుచ్చివున్నారు. 


వేమనలో సామజికస్పృహే (4౫26069) వున్నదిగాని సామాజికి చైతన్యం (601- 
3010231653) లేదన్నారు. అతలి 'భక్తి వుద్యమంలో' వాణ్ణి కూడా జేశారు. సంఘసంస్కరణకు 
కూడా సంకల్ప పూర్వకంగా పూనుకొన్నవాడు కాదన్నారు. బ్రహ్మంగారితో పాటు వేమన 
కూడా జీవన్ముక్తిని సాధించమన్నాడన్నారు. వేమనకులనిర్మూలనం కూడా 
ఏపాటిదిలెమ్మన్నారు. అతడు ఏమంత విజయం సాధించాడన్నారు. అటువంటప్పుడు. 
వేమనగారి ఆర్థిక విప్లవతత్వం వారికసలు అడాపొడా కనపడకుండా పోయింది. దాని 
మంచిచెడ్డల తూకంమాట ఇంకా ఎక్కడుంటుంది. 


కాకపోతే హేతువాదిగా చూచి ఆచారకర్మకాండమీద, ఇంకా సగం మత విషయం 
ఆధ్యాత్మిక విషయం అయిన కులం మీదా దాడిచేసి, “పురోహిత సంస్కృతి” మీద తిరగబడినట్టు 
- ఆ తిరుగుబాటు పెట్టుబడిదారీ వ్యవస్థ జననానికి, దాని నేపథ్య దశ ఆయిన వ్యాపార 
పెట్టుబడిదారీదశకు (MerCantili5M) దోహదకారి అనే అర్థంలో వేమనను వ్యాపారస్థులకవి 
అని సూత్రీకరించారేగానీ, ఎప్పుడైనా అతనికి ఆర్థికదృష్టి అంటూ వున్నదా అని చూడలేకపోయారు. 


మరి కొందరయితే అతని ఆర్థిక దృష్టి విషయం కానకుండానే కులంమీద అతడు 
చేసినదాడికి ఆర్థికకారణాలేమిటో వూహించి చెప్పబూనుకొన్నారు. ఆతడుచేసిన కులంమీద 
దాడికి - బట్టల "పరిశ్రమకీ వ్యాపారానికీ రక్తసంబంధాన్ని కనిపెట్టడంగాదు - కల్పిస్తున్నారు; 
YEE ETEEE 9 చ EEEE KE 


ల వ he he he he he Ge he he Ie 
అంటగడుతున్నారు. భక్తిసంప్రదాయంలో వందలకొలదిగా వున్న చిన్నా, పెద్దా పేర్లతో కబీరు 
సిద్దప్పులిద్దరుమాత్రం నేతగాళ్ళు అయినందున, వారు 'కులంమోద దాడి" చేసినందున, 
అసలు కులంమీద దాడికి బట్టల పరిశ్రమే పుట్టినిల్లు అని, ఆ దాడికి మొనగాడైన వేమన 
జన్మచేత వృత్తిచేత - అనగా కులంచేత - బట్ట పరిశ్రమలోనివాడని ఏచేనేతకులంలోనో, 
బట్టల వర్తకంలో వున్న ఏకులంలోనో పుట్టివుంటాడని, కాదు, పుట్టివుండాలని ఊహాశ్వాలను 
వడివడిగా పరుగెత్తిస్తున్నారు. కాని! వేమ అంటే సంస్కృతంలో మగ్గపుపలక అని, ఆ అర్థం 
తమవాదానికి బలమిస్తున్నదని కూడా వీరు చెప్పుకోలేకపోయారనుకోండి. అయినా పేరు 
కులానికి రుజువు కాజాలదు. తెలుగు వేమన్నల పేరు వేపచెట్టు నుంచి వచ్చింది. 


వేమనను గూర్చి ప్రత్యేకమైన కృషి చెయ్యలేదని ఒక చెంప చెప్తూనే ఇంతింతమాటలు 
విసిరేస్తున్నారు. ఇటువంటి సూత్రీకరణలు చేసేస్తున్నారు, వేమన చేసిన ఆర్థిక విచారాన్నయితే 
అసలు ఆనవాలు పట్టలేదుగాని, అజతీసుకోలేదుగాని, వేమన కులవ్యవస్థ మీద దాడిచేస్తే, 
అందుకు మాత్రం ఆర్థికకారణం వుండి తీరాలని అలసటలేని అన్వేషణ అలవోకగా చేస్తున్నారు. 
మార్కిస్టుల చరిత్రశోధన యిలావుండగా వేమన ఆర్టిక చింతనా! యత్నమూ వెలుగులోకి 
రాలేకపోయింది. అదే చూడాల్సి వున్నాం. అయితే అతిక్షుప్తంగా చూస్తాం ఇప్పుడు. 


కలిమిలేనివాని కులముదిగునని, కులముకన్న మిగుల కలిమి ప్రధానమయిందని, 
కులం ఎక్కువ తక్కువల బాధ పేదవాళ్ళకేగాని, కలిమి గలవాళ్ళకు ఆటంకం కావటంలేదని, 
కుల వ్యత్యాసాలకన్న కలిమిలేముల వ్యత్యాసాలే సంఘంలో (ప్రమాదకరంగా పరిణమించాయని 
- సంఘంలో ఆర్థిక విషయమైన వర్గద్వేషం, వర్గసంఘర్షణ, వర్గసౌ(భ్రాత్రం రూపుగొంటున్నవని, 
దారి(ద్రుం యొక్క పరిణామ ఫలమే శివుని దక్షాధ్వర ధ్వంసనగాథ అని, పులికన్న కలికన్న 
ఆకలే హెచ్చు అని, ఆకలి ఆత్యయిక పరిస్థితి అని, అవశ్యం తీర్చాల్సినదని - అయితే అది 
అంత తీర్చలేని గడ్డుసమస్యకాదని - కడుపుకెట్టులైన కలుగును భుక్తిరా, కడుపురాతిలోని 
కప్పకు నిండదా, కరవులందైన గడచి గట్టెక్కవచ్చని - అట్టి ఆకలికన్న, విరివి అయినది, 
అది పెద్దది, వెంటనే తొలగనిది ఆ పేదరికము బహుముఖమని, దారి(ద్యంవల్ల ధైర్యం 
నశిస్తుందని, ఆత్మవిశ్వాసం సడలిపోతుందని, లేనికాలానికి లేమిడి మనసు ఏర్పడుతుందని, 
శుచి, ఘనత, ఆలోచన వివేకము, తాలిమి, పరపతి, దయ, బాంధవ్య బుద్దివంటి మానవత్వపు 
లక్షణాలు నశిస్తాయని, అందుచే వ్యక్తి, సంఘము పాడవుతాయని - ధనము లేమియనెడు 
దావాననలంబది, తన్ను జెజుచు మీరిదాపుజెరచు - సముదయంబు నందు సర్ష్వమొక్కటియైన 
వైరమొదవదేమి (కులము)వారలైన, హెచ్చుతగ్గు లందు నేర్పడనే హాని - కాళ్ళుపోవువాడు 
_కళ్ళుపోయినవాడు ఉభోయులరయ  కూడియుండురీతి పదపేదగూడి 
పెనగొనియుండురాయని పరిశీలనమీద (గ్రహించి యున్నాడు. 


TELE EETEEEE TEE 


SSeS 
ocr? OCPD? oa? capreoge 


KERR EE he he he be de he he Ke he I A RR A Re 

కలుగువానిబాధ కనుల చూడగలేము అంటూ సంపదవలని బాధలు అనర్లాలు 

చెప్పి వెక్కసమైనసిరులు మిక్కుటమైన దారిద్ర్యం రెండూ రెండు వైపరీత్యాలని, వ్యష్టికీ 

మిష్టికీ చెరుపని చూపాడు. ఆరోగ్యవంతమైన, మానుషగుణపూర్షమైన నీతిమంతమైన 

జీవితం ఆర్థికంగా మధ్యమమైన స్థితిలోనే అది సాధ్యమని, సమాజం మొత్తానికి మధ్యతరగతి 
మర్యాదసంసారితనాన్ని లక్షించాడు, బోధించాడు. 


es 


మంచితనమంతా పేదలసొత్తని, పేదగా బ్రతకడమే పుణ్యమనీ, పేదకే స్వర్గద్వారం 
తెరుచుకొంటుందని, దారిద్ర సంకీర్తనం ఇతర మతస్థులలాగా చెయ్యలేదు. పేదలకు ఐహిక 
జీవితంలోని కఠినసత్యాలను బాధలను మరచిపొమ్మని, లెక్క చెయ్యద్దనీ, దొరకనున్న స్వర్గానికై 
ఎదురుచూస్తూ కూర్చోమని చెప్పలేదు. సంపద పాడు చేస్తుంది, దాని జోలికి వెళ్ళవద్దని 
దృష్టి మళ్ళించలేదు. సొంతలాభం, కొంతమానుకుని పొరుగువాడికి తోడుపడమని గురజాడ 
కన్న ముందుకు వెళ్ళి కాదు అతడు చెప్పింది, సంఘంలో సమూలమైన ఆర్థిక 
పునర్వవ్యస్టీకరణము నతడు కోరాడు. వ్యక్తి తనకు ఉన్నదాన్ని ఇతరులకు పెట్టవలెనన్నాడు. 
సంపదపునర్విభజనే అతని లక్ష్యం - మితమైన ఆస్తి మనుష్యుని వ్యక్తిత్వానికి అవసరం 
అన్నాడు. “గోచిపాతకన్న కొంచెంబు మరిలేదు” - గొప్పలేని బుద్దికొంచమై పోవురాయని 
ఆకలితర్యాత సమస్యల్ని చెప్పి, తల్లి బిడ్డలకును తగవులబుట్టించు ధనముకూడదని 
వచింత్రుగాని గడనలేక గడచుట ఎట్టురా యని (ప్రశ్నించి మరీ అందుకై (ప్రతివానికి ధనము 
ఆస్తికొంత వుండాలన్నాడు. 


కేదతీకము నిర్మూలనమే అసలు అతని అంతరాంతరాల్లోని తపన - ఆదినుండి . 
అదేతపన. అతడు వట్టి బోధకుడుగా ఆరంభించి బోధకుడుగానే ముగిసినవాడుకాదు. 
ఇంద్రియలోలతా దశ కన్నా ఆదిలో పేదల కొరకు ఉద్యమించినవాడు. ఉగ్రపంథత్రొక్కి, 
(ప్రజలను (త్రొక్కించినవాడు. 

ద్రోహబుద్దినైన దొంగరికమునైన, సటలనైన సాహసముననైన 

సంపదధికునుండి సాధించిధనమును బడుగుకిచ్చుటొండెబాగువేమ! 

అదురుబెదురులేక అన్యులసొమ్ముల దానమిచ్చువాడెదాతవేమ యని 
పరులకుపకరించి పరులసొమ్ముపరునకు పరగనిచ్చునేని పరముగలుగునని 


దానాన్ని, దాతృత్వాన్ని కొత్తదారులు (త్రొక్కించాడు; కొత్త నిర్వచనాలు చేశాడు. 
దానితో ఉద్యమమే జరిగివుండాలి. మాలపల్లి నవలలో ఉన్నవ లక్ష్మీనారాయణగారు చిత్రించిన 
ధర్మకన్నాల సిద్దాంతానికి చరిత్రలో వేమన జనకపాదుడుకావచ్చు. కలవాళ్ళును కొట్ట 


క న న 





లేనివాళ్ళకు పెట్టడం ధర్మం, కర్తవ్యం అన్నభావం అతనిది. వైష్ణవ భక్తుల సమారాధనంకొరకు, 
తిరుమంగై ఆళ్వారు, జంగాలకు తినిపించడంకొరకు కన్నద (బ్రహ్మయ్య వంటి వైష్ణవ శైవ 
భక్తులు తమతమ మతాలవాళ్ళను మేపడానికి దొంగతనం చేశారు. అది మతస్థులబుద్ది - 
వేమన మాత్రం మతభేదం చూడకుండా పేదవాళ్ళందరికీ కొల్లసొమ్ము పెట్టమన్నవాడు. 
వాళ్ళది మతదృష్టి - వేమనది మత (ప్రసక్తి లేని సాంఘిక ఉదారదషి. 
_ = దోసకారియైన దూసరికాడైన పతితుడైన వేదబాహ్యుడైన 

వట్టిపేదవాని కీదగునీవి విశ్వ .... .... .... అన్నవాడు 

ఈ బోధలతో సంఘంలో శ్రీశైలం, కందుకూరు, కడపల మధ్య - 17వ శతాబ్దంలో 
వేమన ఇటువంటి ఒక ఆర్థిక వుద్యమానికి కారకుడై వున్నాడు, అనుకొంటాను. తర్వాత 
కాలంలో వెంటనే సర్యాయిపాపడి తిరుగుబాటులో నెల్లూరు హనుమంతు అనేవాడు తెచ్చినాటిన 
భావాలు - కలవాళ్ళనికొట్టి పేదలకు పెట్టడం అన్న భావాలు - సర్యాయిపాపడి బుర్రకథలో 
వున్నవి. కాని ఆ ఉద్యమం ఎక్కిరాలేదు. విఫలమయి ఇక బంగారం చేసి పేదలకు పంచుతానని 
పోయి రసయోగంలో పడ్డాడు. యోగంలో పడ్డాడు అనుకోవచ్చు. తత్త్యమంతా తరచితరచి 
తత్త్వానికీ, తాను దర్శించిన ఆర్థిక వ్యవస్థకీ సమరసకుదుర్చుకొన్నాడు. మళ్ళీ జనం మధ్యకు 
సంఘంమధ్యకు వచ్చాడు - తత్త్యంతోను, ఆర్థిక బోధతోనూ కూడా మళ్ళీవచ్చాడు. అప్పుడూ 
కూడా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ మాటమానలేదు. 

అందుకుగాను లేనివాళ్ళకీ వున్న వాళ్ళకీ మధ్యనే పెళ్ళిళ్ళు జరగాలని అలా జరిగితేనే 
మధ్యతరగతితనం ఏర్పడుతుందని వివాహసంస్కరణ చెప్పసాగాడు. కన్యాశుల్కం లేకుండా 
పెళ్ళిళ్ళు కావాలన్నాడు. ఆనాడు అదే పెద్ద సమస్య. పేదయింటి మగపిల్లలకు కలయింటి 
ఆడపిల్లలను ఓలి (కన్యాశుల్కం) అడగకుండా పెళ్ళి చెయ్యాలన్నాడు. కలవారు కలవారితోనూ 
- లేనివారు లేనివారితోనూ మనువులందుకోరాదన్నాడు. 


కలిమిజూచియీయ క్రయమిచ్చి నట్టుండు సమునకీయచూడ సరసగుణమె 

పేదకిచ్చు మనువు పెనవెసినట్టుండు.... 

సకలసంపదలను స్వారస్యములజూచి వలచియిచ్చుమనువువాడిపోవు 

సమమురానిమనువు చాలగాఫలియించు.... 

పేదకిచ్చుమనువు ప్రబలువేమ 

కలవాళ్ళను దానధర్మాలు చెయ్యమని ఉదారబోధ ఎంతెంతో అందరిలాగ 
చెయ్యడమే గాదు, అలా చెయ్యకపోతే వచ్చేజన్మలో కటికపేదవై పుట్టి అడుక్కోవలసి వచ్చి, 
పెట్టేవాళ్ళు లేకుండాపోయి అలమటిస్తారని ఉత్తరజన్మలో బాధలనుచూపి కలవాళ్ళను 


చచ న న ELE EEE 








భయపెట్టాడు. మతభావాలనువిశ్వాసాలను కలవాళ్ళను భయపెట్టడానికి వినియోగించిన 
ఏకైక ఉదాహరణ మా(త్రుడు వొక్క వేమనే. 
తాముబలిమిపెట్టతమకుబల్మినికల్లు, అడుగనిడినతామునడుగగల్లు 
ఇందునీనివానికెందును కలుగదు... ... 
తామొరులకొసంగ తమకదియేకల్లు .. 
తాముగడన సేయుధనము తమదటంచునమ్మియుండు వెర్రినరులు భువి 
తామునొకరికిచ్చు ధనమంతయేగాక కడమదితమకేలగలుగు వేమ! 


ఈ విధంగా దానధర్మ (ప్రబోధం చేసేప్పుడు కూడా వేమన (ప్రత్యేకత వేమనదే - 
అదీ అతని ఆర్థిక పునర్వ్యువస్థీకరణకు లోబడినదిగానే వుండి విశిష్టంగా కనిపిస్తుంది. 


అంతేకాదు, అతడుబోధించే అర్థికమాధ్యమికవాదం సర్యానికి సొంత (శ్రమే మూలం. 
(శ్రమపడకుండా గడించడం, (బ్రతకడం నేరమన్నది అతనిభావం. చెమట కారునట్టు (శ్రమపెట్టి 
దేహంబు గడనచేసికూడుకుడవవలయు, తల్లిదం(డ్రిసొమ్ము తాందింటకారాదు, అని తెగవేసి 
చెప్పాడు. అంటే ఆస్తిపరంపరాసం(క్రమణను తీసివేయమనికూడా భావిస్తునట్టేగదా! మన 
పూర్వులు కూడా స్వార్టితమ్‌విత్తం ఉత్తమం వుత్తమం అన్నారుగాని పిత్రార్జితమ్‌ మధ్యమమ్‌ 
అని కొంత గౌరవం యిచ్చారు. వేమనమా(త్రం పిత్రార్జితాన్ని కూడా తీసేసి రద్దు చెయ్యాలనే 
భావం చెప్పాడు - స్వార్దితమేవ విత్తమ్‌ భోగ్యం అని దానికి సవరణదెచ్చాడు వేమన. 


కాయకష్టం పేదగానేకాదు, కలిగినప్పుడుకూడా చెయ్యాల్సిందేనన్నాడు. ఉన్నవాడైనా 
ఉన్ననాడైనా కాయకష్టం మానగూడదన్నాడు. ఉండి కష్టపడేవారిని ఎగతాళిచెయ్యడం తప్పన్నాడు. 
కష్టపడే కలవాళ్ళను సమర్థించాడు. కష్టించిగడించి, కోరితే యితరులకు పెట్టేట్లుండాలన్నాడు. 


కలుగుకాలమునను కష్టించి కష్టించి అయినదినసములను అన్యులకును 

కోరంబెట్టువారు [క్రూరులెయౌదురా? యని (ప్రశ్నించాడు. వేమన అన్నాడు. 

కష్టము చేసి జీవించుము. కష్టమొకనికి కోల్పోకుము, కష్టమునుండి దానమిమ్ము 
అన్నది వేమన బోధ. 

కలుషితార్దనములు కలవారిలలోనూ పేదవారిలోనూ వున్నవన్నాడు. యాచకత్వము, 
దొంగతనము, అప్పుజేసియెగబెట్టుట వంటి మెసాములే లేనివారి కలుషితార్దనములన్నాడు. 
దొడ్డవారమనుచుత్రోవడొంకలుగట్టి, అడ్డమైన జనులనంట గట్టిదోచుకొన్న యట్టిదోషము, 
వాగులడ్డుగట్టి పల్లకాడులుదున్ని మునునడచుత్రోవ ముండ్డు కొట్టి పైరుబెట్టపావులూ 
ఆయనగారి కలుషితార్దనాపరుల జాబితాలో వున్నారు. ఉమ డి భూములను అపహరించే 
మోతుబరులను తెగడినాడు. pss nl తాకట్టు బెట్టిన వుం పరికరాలను 














డుకోవటాన్ని ఖండిండాడు. దానికి పరిహారం యివ్వాలన్నాడు. స్టితివిషమించి 
అతవపరంగా ee స్తే అమ్ముకోవలసివస్తే - - పరుని అవసరాన్ని నీ లాభానికి 
ఉపయోగించుకోవడంలో కలుషితార్దవన ఉందన్నాడు. అసలు హీనక్రయాలు చెల్లనేరవుఅన్నాడు. 
దొంగతూవికలు దొంగకొలతలు కలుషితార్జనమని ఖండించాడు. నరిహద్దులు 
శారన చే కోవడం కలుషితార్దనం. Bond-Slavenyన 

న్నాం - వెట్టి చేయరాదు విభుడెంతఘనుడైన. 


పిపివిగొట్టుతనం అతని దృష్టిలో పెద్ద ఆపరాధం - అది ఆర్థికాపరాధమనే అతని 
వస్తూ భావమే ఏ నిత్య్వచలనం - దాన్ని నై వెతం గాలివలె పదాగతి. చేతులు మారటమే 

అమభవమే దాని పరమావధి. విత్యోపయోగం నుండి తొలగకుండటమే దాని 
పార్గక్వం. తన క పరులకు పేదలకు - భవిష్యంలో తనకొరకు తనవారికొరకు 
- మూడుగా భాగించమని కూడ వేమవ బోధ. ఆర్దన వ్యయం కొరకు, దానం కొరకు - దాని 
. విరోధించరాదు. కు డబెట్టి దాచిపెట్టి దాని చలనాన్ని నిరోధించటం నేరం. 


వౌ ంమవాజెరేక చర్య, ధవస్వాభావానికి వ్యతిరేకచర్య. అందుకే ఏ పిసినిగొట్టు 
మద ఆతని వ se పాగించాడు. దానిపై కోపం ఆతనికి అత్యధికం. 
స్ట 











పిపివివాని యింట పీమగు వెడలివ కట్టెకోలలకును కాసులిచ్చి 
పిపినివాని యింట పీనుగు వెళ్ళిన వెచ్చమాయెనంచు వెక్కివెక్కేడ్సురా ... ... .... 
అవి ఆవితర పాధ్యంగా . ఆపహాస్యరసపోషణ చేశాడు. 








మరో (ప్రక్క పేదల వడవడిల్‌ పాని కూడా ఇలా చెప్పాడు : దానమడుగువాడు 
ధరల్‌ వ అధముండు, దానమడుగకున్న దైవపముడని, అప్పుచేయరోత అది తీర్పమియురోత 
- పరుల ల మోపవుచ్చి పరధవమార్దించి కడుపునించుకొనుట కానిపద్దు, బుణము సేయు 


మమజాడెక్కువకెక్కువా ఆని, డొక్క కొరకు మాళ్ళు దొంగిలించడాన్నీ నిరసించాడు. 


ఎబతార్దవమా ఇలా చూపించి - తన అభి[ప్రాయం, పరిష్కారం 
లేవివాడు అధికబః ాఢ్యుడవి - కలిమిలేమి రెండూ తెలివికి హానిరా అన్నట్టు చద్ది 
మిగులగలుగు ఏ సంసార పంప్థితికి అవకాశమిచ్చు వ్యవస్థ - కాయకవే కైలాస' అని బోధించిన 
(కాయకష్టం చేత అితకబయే శై కైలాసము అన్న) కన్నడ బసవేశ్వరుల వీరశైవ మతోద్యమాన్ని 
మతపుతొడుగును కాస్తా ఒల్ఫేసి, ఆభివృద్దిపరచి ఆచరణ పూర్వకమైన 












ఆర్థికసిద్దాంత మొకదాన్ని తయారుచేసి ఆర్జికమాధ్యమికంగా బోధించిన వేమవ ఆర్థిక 
వ్యవస్థాద్రష్టల్లో మొదటివాడు. పేదరికాన్ని నిర్మూలించాలని బోధలేకాదు, విఫలమైవప్పటికీ 
ఉద్యమించిన అపురూప మహాపురుషుడు. 

ఇటువంటి ఆర్థిక మాధ్యమకవాదివి, దారిద్ర్య విర్మూలనమే అంతస్తవవగా 
మరిగిపొంగులెత్తి చల్దారిన మహాపురుషుణ్ణి ఏ అర్హంలోగాన్విండి “వ్యాపారస్తులకవి” అని 
నామకరణం చేయడం అన్యాయం? ఆ(క్రమంకాదా? ఆసత్యంకాదా? మరొక మాటి 
దొరకకపోయిందా? వ్యాపారులకు అనుకూలమైన పంక్తి ఒక్కటుందా? 


అదలావుండగా బట్టలపరి(శ్రమకీ, బట్టలవర్తకానికీ - వేమవకీ, ఆతవి కులం మీద 
దాడికీ ముడివేయడం గూర్చి ఒకటి రెండు మాటలు చెప్పాలి. పశ్చిమదేశాల్లో మవ బట్టలకు 
బాగా గిరాకీ ఏర్పడినప్పుడు - 16,17 శతాబ్దాలలో బట్టలవేతతో, అమ్మకంతో సంబంధం 

వున్న కులాలు, అందులోని మేధావులు కులవ్యవస్థమీద దాడిచేశారు అవటం విరాధరమైన 
సూత్రీకరణ - పశ్చిమ దేశాల మార్కెట్టు మనకు బారంబాటగా తెరచుకోకముందెప్పుడో, 
బట్టల పరిశ్రమలో వాళ్ళెవరూ ముందుకు రాకుండానే ఇతరకులాలలతోనే కులం మీదదాడి 
ఉవ్వెత్తుగాలేచింది. యుద్ధరూపం కూడా తీసుకున్నది. 11,12,13 శతాబ్దాల్లోనే కులంమీద 
దాడి వేడిగా వాడిగా సాగింది. 12వ శతాబ్దంలో వీరైైవ వీరవైష్తవాలు “కర్నాటకంలోమా, 
ఆంధ్రలోనూ కులాన్ని కూల్పవచ్చాయికదా! బపవేశ్వరుడు (బ్రహ్మవాయుడు బట్ట పరి(శ్రమలో 
వాళ్లుగారు. వాళ్ళ అనుయాయుల్ని అభిమావపుత్రుల్ని ఆయా జాబితాల్లో వెదికితే వారెవ్వరూ 
నేతగాళ్ళు కారు - బట్టల వనేతర్జూమ్మకంవారుకారు. (బ్రహ్మన్న ఏడుకులాల అభిమాన 
సంతానంలోనూ నేతగాడులేడు. బసవేశ్వరుని అముచరులు మాటపద్దెవిమిదిమందిలో 
నేతకులంలోని వారొక్కరూలేరు. 13వ శతాబ్దం మండే పండరీపురం కేంద్రంగా లేచివవార్కరీ 
సంప్రదాయంలో (రామకృష్ణహరి)మా అదేకాలంలో లేచిన మహారాస్టుల మహామభావ లేక 
జయకృష్ణ సంప్రదాయంలోని అనేకావేకభక్తులలో సంతులలో బట్టలువేసినకులంవాళ్ళేలేరు 
. ఈ రెండు సంప్రదాయాలూ కులాన్ని కాదన్నవే; మహామభావ ప 
మరీ ఎక్కువ బోధించాడు. యాదవరాజు మహాదేవుని ముఖ్యమంత్రి. as 
(చతుర్వర్గచింతామణికర్త) ఆతణ్ణి అవగా చక్రధరుణ్ణి హత్య చేయించాడు. బసవకల్వా 
పల్నాడు, అమోతి భీకరమైన కులవ్యతిరేకోద్యమాలమచూచినై. 

7,8 శతాబ్దాలనాటిమండీ వున్న తంత్రవంప్రదాయం కులవ్యవస్థకు న 
రేకమయినది. అందులో నేతకులంవాళ్ళులేరు. వవవిధకవ్యలవి sass 
కులం వాళ్ళు కులాలు లేరు. తమిళదేవంలోని 63 శైవ వాయవారులఈ 
వైష్ణవ ఆళ్వార్డులోనూ - భక్తుల్లోనూ వేతకులాలు లేపు భక్తి ఉద్యమాల్లో చేవేతవారు 


వ ; ; కంల కాంంరోరగాంంరోంాంల ాంందాంలరూంంరిరుంలతంంచరోంంంరిరుుంరోంంందరోంందిదంందదనమ 

















Bede dee he de fe A hhh EEE 
ముఖ్యులుగాలేరు. కబీరు ఒక పెద్దపేరు, సిద్దప్ప ఒకచిన్న పేరు, డసిమయ్యది ఇంకా ఒకటీఅరా 
చేనేతపేర్లు బట్టల పరి(శ్రమనుంచి తీసి, చేనేతకులాలే బట్టలపరిశ్రమే కులవ్యవస్థ మీద దాడికి 
నాయకకుల మయిందని తీర్మానించడం మరి తప్పు కాదా?. 


మతాచార విశ్వాసాలను, వాటితోకూడా పెనగొనివున్న కులవ్యవస్థని సడలించడం 
పెట్టుబడిదారీ విధానం పుట్టుకకు, పెంపుకూ అనుకూలమైనదే కావచ్చు. నిజంగానే కాని అది 
తన్సనిసరికాదు. మతం బిగుసుకొంటూ పెట్టుబడిదారీ విధానం పెరిగిన ఉదాహరణలున్నాయి. 
జపానే ఒక ఉదాహరణ. 'జెన్‌ బౌద్దమతం కంటె వెనుకకు మళ్ళి, పాతషింటో మతాన్ని 
పనిగట్టుకొని ముందుకు తెచ్చుకొని కూడా జపాన్‌ పారిశ్రామికీకరణ సాధించింది. కులాలతోనే 
ఇండియా కేపిటలిజాన్నే కాదు సోషలిజాన్ని కూడా చూస్తుందేమో ననిపిస్తుంది! 


ప్రత్తిపంటతో, గింజ తియ్యటంతో, ఏకులు చెయ్యటంతో, నూలు వడకటంతో, 
నేతతో, నేసిన బట్టకు రంగులు అద్దడంతో, బట్టల అమ్మకంతో ఏఏ కులాలు 
ముడిపడివున్నాయో ఆయా పనులు ఆ కులం అడ్డంకులతో ఎలా 16వ శతాబ్దికి ముందు 
కుంటుపడినవో వూహించనేలేము. చరిత్ర అందుకు అవకాశం కల్పించడంలేదు. ఇదంతా 
పారిశ్రామికీకరణకు ముందు రోజుల విషయం. నేతతో బట్టల పరిశ్రమతోనే వేమనను 
ముడిపెట్టినది. రాంభోట్ల కృష్ణమూర్తి గారు వేమ అంటే నేతపలక అని కూడ అర్హం చెప్పలేక 
పోతూ ఇలా సిద్దాంతించగలిగారు. 


ఉర్వివారినెల్ల ఒక్క కంచము బెట్టి, పొత్తుగుడిపి కులము పొలియ జేయాలన్న 
వేమన్నను బట్టపరిశ్రమలోకి నెట్టడం ఆ బట్టల పరి(శ్రమను-కులం మీద దాడికి నిలయమనడం 
అంతా మనదేశంలోని మార్క్సిజం దురదృష్టం. మన సొంత(శ్రమ, సొంతఫలితాలు 
బొత్తిగాలేకుండా కొందరి వైదేశికుల ఉపరిశోధన మీద కేవలం ఆధారపడి మనచరిత్రకూ 
సర్కృతికీ వ్యాఖ్య చెప్పడం మార్క్సిజానికి ఉన్నతి కాదు. గతితార్కిక, చారిత్రక భౌతిక 
వాదం రెండూ రెండు కళ్ళుగా చూచుకొంటే ఏం ఫలం? అవి గాజుకళ్ళుగా మారిపోకుండా 
చూచుకోవాలి. మియాపియావ్యాధికి గురి కాకుండా చూచుకోవాలి. 


ఆర్థికంకన్నా అన్యకారణాలుంటవని ఆచరణలో చూచి, చూపగలగాలి. అదిలేకుండా, 
మార్మిజం ఆర్థిక నియతివాదంకాదు, కాదని మార్కు ఎంగెల్సు చెప్పారంటే సరిపోదు. 
పరిశోధనలో ఇప్పుడు కూడ ఆర్థిక నియతివాదులం కామని రుజువు చేసుకోవాలి. వేమన్నను 
బట్టల పరి(శ్రమవాడనడం - కులంమీద దాడి బట్టల పరి(శ్రమలోనిదనటం - వేమన 
వ్యాపారస్తులకవి అనటం, మార్క్సిజాన్ని ఆర్థికనియతివాదంగా చేస్తున్నారనడానికి ప్రబలనిదర్శనం 
అవుతోంది. కులవ్యవస్థమీద వేమన తిరుగుబాటుకు ఆర్థిక కారణాలను వెదికేముందు వేమనకు 
ఆర్థికవిచారకుడిగా వెలకట్టడం నిలబెట్టడం అవశ్యకర్తవ్యమని గుర్తుంచుకోవాలి. 


